అలీ, మహిమగలచారు 


అలీ , 
మహిమగల 
చారు 


చాలా రోజుల నాటి సంగతి . ఇరాన్లో 
అలీ అనే ఒక 

పిల్లవాడు ఉండేవాడు . అతడి 
తండ్రిబాగా డబ్బున్న వ్యాపారి . అతని తల్లి 

అందంగా ఉంటుంది , అంతకు మించి 
దయాళువు . అలీ వాళ్ల ఇల్లు 
రాచమహలులాగా ఉంటుంది . అందమైన 
నీటి గుమ్మటాలు, మడుగులు ఉండేవి . 
అతడికి అక్క , చెల్లెళ్లు , అన్న , తమ్ముళ్లు 
లేకపోవటంతో అమ్మా , నాన్నలు అతడిని 
బాగా గారాబం చేశారని అందరూ అంటారు . 

ప్రపంచంలో కోరుకోదగినవన్నీ అలీ 
దగ్గర ఉన్నాయి . అందుకే అతడు గర్విష్టి , 
స్వార్థపరుడిగా మారాడు... 

“ ఈ ద్రాక్షపళ్లు నాకు ఏమాత్రంబాగా 
లేవు ! ” అంటూ అతడు వాటిని విసిరేశాడు . 
అతడు మంచం మీద కాళ్లు 
జాపుకుని 
కూర్చుని ఉన్నాడు . అతడి భుజం మీద 
చిన్న , నల్లకోతి ఉంది . “ నాకోతి లైలాకి 
కూడా ఈ ద్రాక్షపళ్లు నచ్చలేదు . మన ఇంటి 
బయట ఉండే బిచ్చగాళ్లకి ఇవి 
సరిపోతాయి! ” 


“కొద్దిరోజులలోనే నేను తిరిగి వస్తాను . నేను 
లేనప్పుడు అమ్మనుజాగ్రత్తగా చూసుకో . నీ 
కోపాన్ని కూడా తగ్గించుకోవాలి . చెడు ప్రవర్తన నీకు 
మంచిది కాదు ! ” 


అదే సమయానికి అతడి అమ్మా , నాన్నలు ఆ గదిలోకి 
వచ్చారు . అలీ మనసులో ప్రేమ అన్నది ఉంటే అది అమ్మా , 
నాన్నల పట్లే. 

“ ఏం మాటలు ఇవి ? ” అలీ వాళ్ల నాన్న అన్నాడు . 
““ మనుషులను అలా చూడకూడదు. ” అతడి తల్లి అతని రెండు 
బుగ్గల మీద ముద్దు పెట్టింది . 

“నాన్నా , ఈ ద్రాక్ష పళ్లు కుళ్లిపోయాయి , ” అంటూ తండ్రి 
మెడనుకావిలించుకున్నాడు అలీ . “ మన ఇంటి ముందు 
గుమిగూడే అడుక్కునేవాళ్లకు ఇవి ఇచ్చెయ్యి. " 

ఆ తరవాత తండ్రి చెంపలు నిమురుతూ , “ ఆ అడుక్కునే 
వాళ్లను అసలు మన ఇంటికి ముందుకు ఎందుకురానిస్తావు ? ” 

అలీ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అతడి తల్లిచెప్పింది , 
“ పేదలు , వికలాంగులు , ఇల్లులేనివాళ్లు , ఆకలిగొన్నవాళ్లను ఒక 
మంచి ముస్లిం ఆదరించాలి . అడుక్కునేవాళ్లు కూడా ఇలాంటి 
వాళ్లే 
. ” 

“ మనం ఇచ్చింది తీసుకుని వాళ్లు మనల్ని దీవిస్తారు . 
వాళ్లు మన ఇంటికిరాకుండా వెళ్లగొట్టను. నీకు ఒక విషయం 
చెబుదామని వచ్చాను, ” అన్నాడు అతడి తండ్రి . 

నాన్నవేసుకున్న బట్టలు చూసి అతడు దూర ప్రయాణం 
మీద బయలుదేరుతున్నాడని అలీకి అర్థమయ్యింది . “నాన్నా , 
ఎక్కడికి వెళుతున్నారు ? అమ్మా , నాన్నకి వెళ్లవద్దని చెప్పవా . 
నాకు ఒంటరిగా అనిపిస్తుంది .” అమ్మ ఏమీ మాట్లాడలేదు . ... 
నాన్న వెళ్లటం అమ్మకి కూడా ఇష్టం లేదని అలీకి అర్థమయ్యింది . 


ఆ సాయంత్రం అలీ వాళ్ల అమ్మతో మహలు 
ప్రాంగణంలో నుంచుని ఉన్నాడు . వాళ్ల నాన్న 
తెల్లటి గుర్రం ఎక్కి , ముగ్గురు నౌకర్లతో ప్రయాణం 
అయ్యాడు . గుర్రం మీద సుగంధ ద్రవ్యాలు , 
రత్నాలు, కెంపుల సంచులు ఉన్నాయి . 
అయితే , రెండు రోజులలోనేవాళ్ల నాన్న తిరిగి 
వచ్చాడు . అతడికి తీవ్రమైన జ్వరం ఉంది , 
వళ్లంతా నొప్పులు . 


పేరుమోసిన వైద్యులు ఎందరో వ్యాపారిని 
చూశారు . ప్రతి ఒక్కరూ ఏదో కొత్త మందు చెప్పారు . 
కానీఏదీ అతడి జ్వరాన్ని తగ్గించలేదు . 

అలీ వీపుకి అతుక్కుని ఉండే కోతి అతడు 
ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచేది . 

“రాత్రి , పగళ్లు తండ్రి పక్కన కూర్చుని నీళ్లతో 
ఒంటిని అమ్మ తుడుస్తూ ఉంటుంది . అమ్మకి మనం ఏ 
విధంగా సహాయపడగలం ? ” 

చప్పుడు చేయకుండా నాన్న ఉన్న గదిలోకి 
వెళ్లాడు అలీ . “రా , అలీ , ” అంటూ అమ్మపిలిచింది . 
నాన్న మంచం మీద పడుకుని ఉన్నాడు . 

“నాన్నకిజ్వరంచాలా తీవ్రంగా ఉంది , ” అమ్మ 
గుసగుసగా చెప్పింది . “ఏమీ తినటం లేదు , తాగటం 
లేదు . ఏదో కలవరిస్తున్నాడు ,కానీఆయన చెప్పేది 
ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు . ” 

నాన్న దగ్గరకు వెళ్లాడు అలీ . “ నాన్నా , మీరు 
ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా ? ”జబ్బుగా 
ఉన్న తండ్రి చెయ్యి ఎత్తటానికి ప్రయత్నించాడు ,కానీ 
అతడి వల్లకాలేదు . 

అతడు లోగొంతులో , “ కం ... కం....చారు, ” 
అంటూ ఏదో గొణిగాడు . 


అమ్మ దగ్గరికి పరిగెత్తిన అలీ కళ్లు మెరుస్తున్నాయి , 
“ అమ్మా , నాన్న కందిపప్పుచారుకావాలని అంటున్నట్లు 
ఉంది . అదంటే ఆయనకి ఇష్టమా ? ” 

“ అదంటే నాన్నకి ఇష్టమే, ” అమ్మ సందేహంగా చెప్పింది . 
“ అయితే ఆచారు కంటే మాంసం వేపుడు , క్షీరాన్నం, తేనెలో 
ముంచిన అట్టుచాలా ఇష్టం . ” 

నాన్న దగ్గరికి వెళ్లిఅలీ అడిగాడు , “ మీరు కందిపప్పు 
చారే అడిగారు కదూ ? ” అది విన్న నాన్న మెల్లగా తల 
ఊపినట్లు అలీకి అనిపించింది . 

అది చూసి అలీ వెంటనేవంట ఇంటిలోకి పరిగెత్తాడు , 
““ తొందరగా కందిపప్పుచారు చెయ్యి, ” అంటూ వంట మనిషిని 
ఆదేశించాడు. “ నాన్న కావాలని అడుగుతున్నాడు ! ” 

“ మన్నించు బాబు , ” వంటమనిషి అన్నాడు , “దానికి 
కావలసిన కందిపప్పు , ఇతర దినుసులు ఉన్నాయికానీ 
తాజా 
కొత్తిమీర లేదు . ” 

“ అయితే వెళ్లితీసుకునిరా ! ” కాళ్లు తపతపలాడిస్తూ 
అన్నాడు అలీ . 

“ వంటలో సహాయంచేసేవాళ్లు ఎవ్వరూ ఇవ్వాళరాలేదు . 
అమ్మగారికోసం ఇప్పుడే నేను వంట మొదలుపెట్టానుకాబట్టి 
నేను వెళ్లలేను , ” తల వంచి అన్నాడు వంటవాడు . 

“ ఏం పర్వాలేదు , నేనే వెళ్లితీసుకుని వస్తాను , ” అంటూ 
అలీకోపంగా గదిలోంచి బయటకు వెళ్లాడు . 


" 


అలీ తన గదిలోకి వెళ్లి కొన్ని నాణాలు తీసుకుని తన పట్టు 
పైజామాలో వేసుకున్నాడు . తరవాత పరిగెత్తుతూ మహలు 
బయటకు వెళ్లాడు . అక్కడ ఒక బిచ్చగాడి బొచ్చెకు తగిలి కింద 
పడిపోయాడు . “ పందీ ! ” అలీ అరిచాడు. అతడి మోకాలు 
కొట్టుకుపోయి రక్తం కారుతోంది . గట్టిగా ఊపిరి పీల్చి తలుపు 
పట్టుకుని లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో అతడి చెయ్యి 
బిచ్చగాడి భుజానికి తగిలింది . 

“ మెల్లగా లే, అలీ , ” సంగీతంలాంటి స్వరంలో ఆ బిచ్చగాడు 
అన్నాడు . అలాంటి స్వరం అలీ అంతకు ముందు విని ఉండలేదు . 
“ దుకాణాలు కట్టెయ్యటానికి ఇంకా సమయం ఉంది . ” 

అది విన్న అలీ ఆశ్చర్యచకితుడయ్యాడు . “ నేను బజారుకి 
వెళుతున్నానని నీకు ఎలా తెలుసు! ” అతడి స్వరంలో ఇంకా 
కోపమే ఉంది . “ నాకు అన్నీ తెలుసు , ” బిచ్చగాడు మెల్లగా 
అన్నాడు . “ మీ నాన్న కందిపప్పుచారు అడిగాడని కూడా నాకు 
తెలుసు .దాని వల్ల అతడి జబ్బు నయం అవుతుందని కూడా 
నాకు తెలుసు . అయితే ,దానికి కావలసిన సరుకులు అన్నీ 
బిచ్చమెత్తిన డబ్బులతో కొనాలి . ” 

" నేనురోడ్డు మీద అడుక్కోవాలా ! ” అలీకోపంగా అన్నాడు . 
“ నీ దగ్గర ఉన్న నాణాలు ఇచ్చెయ్యి. వాటికి బదులు నేను 
బంగారు నాణాలు ఇస్తాను . ” 

“ చూడు అలీ , కుటుంబంలోని వాళ్లు బిచ్చమడిగిన 
డబ్బుతో సరుకులు కొనిచారు చేస్తేనే అది పని చేస్తుంది , ” 
చెప్పాడు బిచ్చగాడు . 


అలీ తల అదురుతోంది . సమయం వృధా కాకుండా 
అతడు తన విలువైన బట్టలు విప్పేశాడు . ముసలి 
బిచ్చగాడు కూడా అంతే వేగంగా తన పాత దుప్పటి తీసి 
అలీకి ఇచ్చాడు. తలపాగా , తన బట్టలు బిచ్చగాడి దగ్గర 
ఉంచి ముఖానికి మట్టి పూసుకున్నాడు అలీ . 

బిచ్చగాడి దుప్పటి చుట్టుకుని , లైలా 
కోతిని భుజాన వేసుకుని 

బిచ్చమడగటానికి అలీ 
బయలుదేరాడు . 


“ మా నాన్న పెట్టేఅన్నం తిని బతికేవాడివి 
నువ్వు. నీ మాటలు నేను నమ్మను, ” అన్నాడు 
అలీ . 

“ నా మాటలు వినాలని ఏమీ లేదు , అలీ . 
కానీ మీ నాన్నజబ్బు తగ్గాలని ఉందో లేదో 
అలోచించుకో , ” బదులు ఇచ్చాడు బిచ్చగాడు . 

అతడి మాటలుకోతి నమ్మినట్టు ఉంది , అది 
అలీ పైజామా పట్టుకుని లాగుతోంది . 

బిచ్చగాడిని అసహ్యించుకున్నప్పటికీ తండ్రి 
కోసం ఆ పని చెయ్యాలనుకున్నాడు అలీ . తండ్రికి 
జ్వరంతగ్గితే తల్లి ముఖం మళ్లీఎప్పటిలా 
వికసిస్తుంది . 

" నేను బిచ్చమడుగుతాను, ” అంటూ అలీ 
తన బట్టలు సరిచేసుకున్నాడు . “ నేను అడగటం 
ఆలస్యం ఎవరైనా డబ్బులు ఇస్తారు . ” 

అలీ పైజామా పట్టుకుని బిచ్చగాడు అతడిని 
ఆపాడు . అలీ గింజుకున్నా అతడు వదిలిపెట్టలేదు . 
“ నువ్వు బిచ్చగాడి బట్టలు వేసుకుని , బొచ్చె 
పట్టుకుని , తల వంచుకుని అడుక్కోవాలి , ” 
బిచ్చగాడు చెప్పాడు . 


అలీ హృదయం మెలిపెడుతోంది .దారిన 
పోయేవాళ్లతో చూపు కలపకుండా , తల వంచుకుని 
చెయ్యిచాచి బిచ్చం అడగసాగాడు . ఖరీదైన బట్టలు 
వేసుకున్న భార్యా , భర్తల దగ్గరకు వెళ్లి, “ 

జాలి 
చూపండి ! మా నాన్నజబ్బు చేసి చనిపోయేటట్టు 
ఉన్నాడు . అతడి ఆరోగ్యంకోసం కొంచెందానం - 
చెయ్యండి . అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు , ” అని 
అన్నాడు . 

ఇద్దరూ అతడి వైపు ఛీత్కారంగా చూశారు . 
అయితే , మహిళ తన సంచి నుంచి ఒక నాణాన్ని 
అతడి బొచ్చెలో వేసింది .కానీఆమెభర్త అలీని 
తోసివేయడంతో అతడు కిందపడ్డాడు, నాణెం కూడా 
కింద పడిపోయింది . 

“ నాన్న చనిపోతున్నాడా ! అడుక్కోటానికి 
కొత్త , కొత్త అబద్దాలు మొదలుపెట్టారు ! " 

బొచ్చెని , నాణాన్ని లైలా తీసి ఇచ్చింది . అతడి 
చెక్కిళ్ల వెంట కన్నీళ్లు కారుతున్నాయి . ఒక మెత్తటి 
పంజా వాటిని తుడిచింది . “ సరే , లైలా . 

చారుకి 
అవసరమయ్యేదినుసులకు సరిపడా డబ్బులు 
మనం అడుక్కోవాలి.కానీ, మనుషులు ఇంత 
క్రూరంగా ,జాలి లేకుండా ఎలా ఉంటారు ? చిరిగిన 
బట్టలు వేసుకున్నా నాకు కూడా మనస్సు 
ఉంటుంది కదా . ” 


11 


బిచ్చగాడి దుప్పటిని ఒంటికిమళ్లీ 
గట్టిగా చుట్టుకుని అలీ బిచ్చం అడగ " 
సాగాడు . సూర్యుడు కుంగబోతున్నాడు , 
అతడి కాళ్లు కూడా నొప్పి పెడుతున్నాయి . 
ఇతరులు అతడిని, “ పనిదొంగ , ” “ మురికి 
కూపం, ” “ దరిద్రుడు , ” అంటూ తిట్టారు. 
చీకటి పడింది . ఆపాటికి అతడి బొచ్చెలో 
సరిపడా నాణాలు పడ్డాయి. దినుసులు 
కొంటుంటే అలీ చేతులు వణికాయి .కోతి 
అతడిని అంటిపెట్టుకునే ఉంది . ఆ 
సరుకులను గుడ్డలో మూటకట్టుకుని తన 
ఇంటి వైపు పరుగు తీశాడు . 


బిచ్చగాడు అక్కడే ఉన్నాడు . అతని 
పక్కనే అలీ తలపాగా , బట్టలు ఉన్నాయి . అలీ 
ఒక్కక్షణం ఆగి ఊపిరి తీసుకున్నాడు . “నువ్వు 
చెప్పినట్లేనాన్నకిజ్వరం తగ్గాలను 
కోరుకుంటున్నాను,తాతా , ” అలీ మెల్లగా 
అన్నాడు . “ నేను పేదవాడిని అనుకుని , 
అడుక్కుంటున్నానని అనుకుని ప్రజలు నన్ను 
ఎంత చీదరించుకున్నారు, ఎంత 
కసురుకున్నారు....” 

అతడి మాటలు మధ్యలోనే ఆగిపోయాయి . 

బిచ్చగాడు ఒక కన్ను తెరిచి , “ బిచ్చమెత్తిన 
డబ్బులతో కొన్న దినుసులతో తొందరగా చారు 
కాయించు , అలీ , ” అన్నాడు . 

అలీ పరిగెత్తుకుంటూ వంటింటిలోకి వెళ్లాడు . 
అతడి బట్టలు చూసి ఎవరో అనుకుని 
తరిమేసేటంత పని చేశాడు వంటవాడు . తరవాత 
అతడు అలీ అని తెలుసుకున్నాడు.చారు 
త్వరగా కాయమని అలీ మర్యాదగా అడగటం 
చూసి వంటవాడే కాదు అక్కడున్న అందరూ 
ఆశ్చర్యపోయారు . 


TAMIL 


తరవాత వేడి , వేడి చారుతో నాన్న 
గదిలోకి వెళ్లాడు అలీ . 

అతడి చిరిగిన బట్టలు, దుమ్ము 
కొట్టుకున్న ముఖం చూసి అమ్మ 
ఆశ్చర్యపోయింది . నోటి మీద వేలు వేసుకుని 
ఏమీ మాట్లాడవద్దని అలీ సైగ చేశాడు , “ నీకు 
అన్ని విషయాలు తరవాత చెబుతాను , 
ముందు నాన్ననిచారు తాగనివ్వు .” 


నాన్న తలని అమ్మ పైకి లేపి పట్టుకుంది . అలీ అతడి 
దగ్గర కూర్చున్నాడు . “ కొంచెంచారు తాగండి , ” అంది 
అమ్మ . అలీ గరిటతో చారు అందించాడు . 

“ నాన్నా , ఈ గరిట నాకోసం, ఇది అమ్మకోసం, ఇది 
లైలాకోసం, ఇది మీ 

కోసం, ” అంటూచారుతాగించాడు 
అలీ . తరవాత తన మనస్సులో , బిచ్చగాడు చెప్పినట్టు 
నాన్నకిజ్వరం తగ్గాలి. అతడుకోరుకున్నది ఇస్తాను . 
గడిచిన కొద్ది గంటలలో నేనుచాలా నేర్చుకున్నాను . 
నేను .. .” 

“ అలీ ! ” అమ్మ సంతోషంతో అరిచింది . “ మీ నాన్న 
ముఖం చూడు . పాలిపోయిన బుగ్గలలో ఎరుపుదనం 
వస్తోంది . ” నిజమే. నాన్న తేలికగా ఊపిరి 
తీసుకుంటున్నాడు . కనురెప్పలు కదులుతున్నాయి , 
అతడి ముఖం మీద చిరునవ్వుదోగాడింది . కొంచెం సేపటికి 
అతడు కళ్లు తెరిచాడు. సంతోషంతో అలీ చెయ్యి వణికింది . 

“ మిగిలింది నేను తాగిస్తాను , ” అంటూ అలీ చేతిలోంచి 
గిన్నెను అమ్మ తీసుకుంది . “ నువ్వు వెళ్లిశుభ్రంగా వళ్లు 
కడుక్కో . ఆ మురికి బట్టలుపారెయ్యి . అవి నీకు ఎక్కడ 
దొరికాయి ? ” 

“ వద్దు , బిడ్డా , ” అలీ వాళ్ల నాన్న అన్నాడు . అతడి 
మాటలు స్పష్టంగా ఉన్నాయి . “ ఈ చిరిగిన బట్టలు 
పారెయ్యవద్దు . దయగల హృదయంజవం, జీవం , 
సంతోషాలను ఇస్తుందని ఈ బట్టలు నీకు గుర్తు చేస్తాయి . ” 


“ ఈ పాఠం ఎప్పటికీ మరిచిపోను , నాన్నా ” 
అంటూ అతడి చేతిని ముద్దుపెట్టుకున్నాడు అలీ . 
గదిలోంచి పరిగెత్తి మహలు బయటకు వెళ్లాడు . 
అక్కడ ఉన్న తాత కాళ్లకి దండం పెట్టి , “ నీ చిరిగిన 
దుప్పటి నేను ఉంచుకోవచ్చా ? బదులుగా నీకు మా 
నాన్న మంచి బట్టలు,కోరుకున్నంత డబ్బు 
ఇస్తాడు . ” 

పక్కనున్న కర్ర పట్టుకుని తాత అతి కష్టం 
మీద లేచి నిలబడ్డాడు. “ దీనిని ఎన్నటికీ నీ దగ్గరే 
ఉంచుకో , అలీ . 

జాలి చూపకపోవటం వల్ల ఎంత బాధ 
కలుగుతుందో ఆ దుప్పటి నీకు గుర్తు చేస్తూ 
ఉంటుంది . నీ బట్టలు కూడా తీసుకుని వెళ్లు . మీ 
నాన్న బహుమతులను తీసుకుంటానని అతడికి 
చెప్పు. ” 

అతడు నిలబడటానికి అలీ సహాయం చేశాడు . 
“ తాతా , ఎక్కడికి వెళుతున్నావు ? నువ్వు ఇక్కడే 
ఉండాలి. ” 


“ ఇప్పుడు నేను వెళుతున్నాను , 
కానీఎప్పటికీ ఇక్కడే ఉంటాను, ” తల 
ఊపుతూ అన్నాడు తాత . అతడి 
ముఖంలో నవ్వుల ముడతలు 
విచ్చుకున్నాయి . “ నేను ఉంటున్నాను , 
వెళుతున్నాను. మీ నాన్న 
ఆరోగ్యవంతుడు అవుతాడు . మీ అమ్మ 
బుగ్గలలో మళ్లీగులాబీలు పూస్తాయి . ” 

“ ఇక నువ్వు ... ” అలీ నుదుటిని 
తాకుతూ చెప్పాడు తాత , “ ఇప్పుడూ , 
వాళ్ల ముసలితనంలోనూ మీ 
తల్లిదండ్రులు గర్వపడేలా ఉంటావు. ” ఆ 
మాటలతో తాత చీకటిలోకి 
కరిగిపోయాడు . 


అయిపోయింది 


